దరిదం వదలని దయ్యాలు 


ఎడుమ పక్క 88 - కుడిపక్క 88 గా బారులు తీరి దయ్యాలు నడుస్తూ వున్నవి. అవి 
బెండపూడి మీదుగా దొండపూడి వెడుతున్నవి. వాటి వెనుక పెద్ద సింహాసనం 
మీద కూచ్చున్న ఒక కంకాళము తన ఊరేగింపు చేసుకుంటున్నది. ఈ 
సింహాసనాన్ని చచ్చిన అడవి దున్న ఒకటి మోస్తూ వున్నది. కాంకాలుడు ఈ 
మధ్యనే ఆ దయా్యలకు నాయకుడు అయ్యాడు . వాడుఒకనాడు పాడుపడిన కోట 
దిబ్పలతో తిరుగుతుండగా భూమికి పదకొండు అడుగులకింద -తాచుపాముల 
పుట్టలో వాడికి ఈ సింహాసనం దొరికింది. 


దయ్యాలు కాసేపు కోట దిబ్బల లో కాసేపు చింతల తోపులో కాసేపు శ్మశాననం లో 
కాసేపుచారువు AE తిరుగుతున్నవి . సింహాసనం మీద కూచున్న కంకాళ 
నాయకుడి పురెలో ఏ ఆలోచనలు మెదులుతున్నాయో - దానికి అనుగుణంగా 
దయాాలు పయాణిస్తున్నాయి. 


తనకు ఒక సింహాసనం దొరికేసరికి - ఇది ఎందుకు నాకు దొరికింది? నేనేమి 
చేయాలి అనే కొశ్చను్ను కాంకాలుడికి వచ్చినవి అపుడు దయ్యాలలోని 
జ్ఞానులను సమావేశపరిచి "" ఇదేమిటో చెప్పండయ్యా?” అనడిగాడు. వారు" 
నువ్వు మాకు రాజువు కావాల్సిన రోజు వచి) - ఆ సింహాసనం నీకంటపడింది. 
దానిమీద కూచొని నేవే్వమనుకుంశే అది జరుగుతుంది " అని చెప్పారు. 


"సరే మంచిది నన్నేమి అనుకోమన్నారు ? అని కాంకాలుడు అడిగే సరికి వాళ్ళు" 

మన దయ్యాలు మంతగాళ్ళ చేతు,లకి చిక్కి గాజు సీసాలో బంధింపబడారు , 

మంత్రపు దారాలతో ముళ్ల చెట్లకు కట్టి వేయపడ్డారు , పాతాళ భావుల్లోకి 

తోయపడ్డారు . ఇంకా ఘోరంగా కొందరు దయ్యాలను తమ సేవకులుగా 

చేసుకున్నారు. నీవు రాజు అయి వారినందరినీ విడిపించి విముకులను చేయుము 

iis అందుకే పుట్టాను అనుకోని నీ రాజ్యం నడిపించి పేరు పొందు "అని 
వించారు. 


ఒక చోటుకి వచ్చే సరికి ఊరేగింపులో వున్నా దయ్యాలలో ఉత్సాహం వచ్చింది .- 
మనుషులు ఎవరూ మనలను చూడటం లేదు , అని అన్ని దయ్యాలు 
ఏకాభిపాయానికి వచ్చాయి. అప్పుడవి మూర పొడుగువున్న ఎముకలను చేతులో 
పట్టుకొని నోటి ముందు పెట్టుకొని - బుస్సు మని గాలి వూదాయి. ఎముకలు 
కాగడాలు వెలిగినట్లు వెలిగాయి. దయ్యాలు ఇప్పుడు మరింత ఉత్సాహంతో - 
కనపడ్డ కప్పలను ఎలుకలను పాములను - పాము గుడ్డను గుడ గూబలను, 
గబిళాయిలను తిని చప్పరిస్తూ... బెండపూడి అనే ఊరివేపు దూసుకు వచ్చాయి. 


కా బెండపు ది బెండపూడి మం।[తగాడు ౬ 


బెండపూడిలోని ఊరిలోని దెయ్యాల మం[తగాడు ఉబోసుకందారి అని తలుపు 
తీసుకొని బయటికి వచాడు. వచ్చిన పని వేరు కాబట్టి అతని చేతిలో మం[|తపు 


కరలేదు -- అందుకని దయ్యాలు వాడ్ని లెక్క చేయకుండా వాడ్ని గుండెలమీద 
తొక్కుతూ - వాడి చేత రక్తం కక్కిస్తూ కాస్త నాట్యం చేసి - ఓరగా తెరిచినా 
తలుపులకుండా దూరి ఇంట్లోకి వెళ్లాయి. 


కామం[తగాడు ని[దపోవు విధము ౨౫ 


బెండపూడి మం[తగాడి భార్యకు జడుపెక్కువ. ఇంట్లో గాలి దయ్యాలు 
తిరుగుతున్నాయని భయపడుతూ ఉంటుంది. అందుమూలన్నీ నిద్రలో 
మొగుడినడుముని గోళ్ళతో చిరుతపులిలా గుచ్చి పట్టుకుంటుంది . జబ్బను 
పెద్దపులిలా పళ్లతో కరిచి పట్టుకుంటుంది " నీకేమీ భయంలేదు నేనున్నానుగా " 
అని చెప్పే దాని కనేసి ,కొంత సుఖంగా నిద్రపోదామన్న ఆశతో మరింత, మన 
బెండపు తన మంత్రాల కరను, పక్కలో తమ ఇద్దరి మధ్యా పెట్టి నిదొతాడు . 
బయట అల్లరి అదీ విని మంత్రగాడి భార్యకు బగ భయం అయింది. దాంతో 
చెమటలు ఆర్పుకుందుకు , ఏసీ ఫుల్లుగా పెట్తేసి గొంగళి బిగించి కప్పుకొని - 
ఎందుకైనా మంచిదని మొగుడి గారి యొక్క మం[తాలు కరని గుప్పిట బిగించి 
పట్టుకొని నిద నటించింది. అస్సలికే దయ్యంలాగావుండే ఈ ఆడది దయ్యాలని 
చూసి ఎట్లాగూ మొఖం పెదతాదీ? చూద్దారీ "అని " అంతేకాక దీనికి పోడుపాటి 
వ ఉంళే కనుక పెరుక్కొని తీసుకెళి సవరాలు అల్లించుకుందాము " అని 
ఆలచించిన ఆడ దయ్యాలు గొంగళిని లాగి -పడే ప్రయత్నం చేశాయి. వాటికి 
వెయ్యి నొక్క వోల్టుల షాక్‌ అయ్యింది. చేతుల్లోని ఎముకలు బొబ్బలెత్తాయి. 
ఇదంతా మంథతగాడి మంత్రాల కరకున్న పవర్‌ అన్న మాట .మం[తగాడు 
చచ్చినా గూడా" మనమింకా దరిదము వదలని దయా3లమే అయినాము " 
అనుకుంటూ అవి తిరిగి సింహాసనాన్ని భుజాలకు ఎత్తుకొని బెండపూడి నుండి 
దొండ పూడి వెపు పరిగొాత్తాయి. 


కా కంది గుండు దయ్యాలు = 


దొండపూడిలో , బెండా పూడీ మంతగాడికి తండి అయినా దొండప్ప-వున్నాడు. 
దొండప్ప ఆ ప్రాంతాల్లో ఘరానా పేరున్న మం[తగాడు.. వీడి మంత్రాలకు మరీ 
పవరెక్కువ . దీతో పాటు వాడిలో చిలిపితనము కూడా ఎక్కువేను. నేడు దొండప్ప 
వంగీ లేవలేని ముసలాడు అయినాడు .. దొండప్ప ఒక సారి దారిని పోతూ - చెరువు 
గట్టు మీద దిక్కూ మొక్క లేకుండా - బిక్కు బిక్కు మంటూ కూచున్నా నాలుగు 
దయ్యాలను చూసి, వాటికి అన్నాలు పెడతాను అని ఆశపెట్టి ఇంటికి పిలుచుకో 
వచ్చి, అవి ఆదమరిచి అన్నాలు తింటూ ఉండగా తాను ఇంటిచుట్టూ తిరిగి, 
ముగ్గులు వేసి వాటిని తన ఇల్లు కదలకుండా భందించేసి , బానిసలను 
చేసుకున్నాడు. వీటి పనేమిటో భలే ఉంటుంది. 


దొండప్ప మంటతగాడు దయ్యాలను పురమాయించేసి ఒక్కొక్కటి ఫది టన్నుల 
బరువుండే రొండు గ్రానైట్‌ బండలను - దోనేపూడి క్వారీనుండి ఇంటికి 
తెప్పించేసుకున్నాడు. బండలదొంగెవరో తెల్వక క్వారీ వాళు బుర గీక్కున్నారు 


దొందప్పకి దొండకాయ కూరతో పాటు కంది పచ్చడి అంకే ప్రాణం .నీచు తినొద్దు 
అని డాక్టర్‌ చెప్పిన నాటినుండీ ఈ పచ్చడి వాడికి మరింత ప్రాణం అయ్యింది. 
దొండపు గాడు పొద్దునే లేచి - పాతిక [గ్రాముల కందిపప్పు - చింతపండు - 


ఎండుమిర్చి - ఉప్పు వంటి పదార్దాలు ఈ నాలుగు దయా్యాలకు ఇస్తాడు. అవి ఈ 
దినుసులను రొండు బండల మధ్యా వేసి మెత్తగా పచడి నూరి మంతగాడికి 
అమర్చాలి .ఫది టన్నుల బండరాయిని కదులుస్తూ నిత్యా పచ్చడి రుబ్బటం - 
దెయ్యాలు ఒక కష్టం కాగా .. చెంచా అంత పచ్చడి తయారీ అయినా తరువాత- ఈ 
బండలను తీసుకెల్లి చెరువులో ముంచి కడుక్కో రావటం దెయ్యాలకు అమిత 
కష్టమైన పనిగా మారింది. వీటి దీనమైన బతుకు ల సంగతి ఎక్కడెక్కడి 
దయ్యలకు తెలిసి ఇవ్వంకే అందరికీ జాలిగా ఉండేది. ఇప్పుడు మన కంకాళ 
రాజు ఈ దయా్యలను రక్షించి వాటికి మంచి రోజులు తెపించటానికి బెండపూడి 
నుండి దొండపూడికి ఆఘ మేఘాల మీద సవారీ వస్తున్నాడు - A ORIGINAL BY 
VARANASI SREE RAMA. 


షా ఇంటి వారి సాయం ౧ 


వాకిట్లోకి వచ్చి నిలబడ్డ కాంకాలుడికి కందిగుండు దయ్యాలు తలుపులు తెరిచి 
స్వాగతం పలికాయి. దొండప్ప బాగాతినీ , బాగా తాగి, ఆపె నల్లమందు చప్పరిస్తూ 
పడుకోవటం వల్ల ఈ లోకపు స్పృహలో లేడు. అందువల్ల ఎంత రచ్చ రచ్చ 
జరిగినా నిద లేస్తలేదు. 


కందిగుండు దయ్యాలు తమ దెయ్యాల నాయకుడికి ఇట్లా చెప్పాయి ' వీడి 
ప్రాణాలు వీడిలో లేవు. పెరటిలో వున్నా కొత్తిమీర మొక్కల్లో తన ప్రాణాలను 
దాపెట్టాడుఅని మా అనుమానం . మేము ఇల్లు కదలలేము. మీరు ససైన్యంగా వెళి 
పెరటిలో ఒక్క మొక్క కూడా లేకుండా పీకేయండి . సరైన మొక్కను పీకినప్పుడు 
ఇక్కడి వీడి తల నరాల్లో సహా మొండెంనుండి వేరు అయి మనచేతికి వస్తుంది. 
అప్పుడు మనం వాడితో ఆటలాడుకోవచు) " అని చెప్పాయి. 


కాంకాలుడు తన 88 +88 అనుచరులతో కలిసి, ఒక్కక్షణం లో పెరటిలో ని 
కొత్తిమీర మొక్కలన్నీ పీకేసాడు .{ అప్పటినుండి పీకావులే కొత్తిమీర కట్ట - అన్న 
సామెత పుట్టింది) 


సరైన మొక్క పీకినప్పుడు దొండప్ప తల మొండెంనుండి వేరుపడింది. మెడలోని 
నరాలు ఆరు అడుగుల పొడుగుగా వేలాడాయి. 


"శ[తువుని వధించినాము -ఇంకా ఆ దరిదుడి తల మనకెందుకు - అవతల 
పారేయండి. వాళ వాళు పూడ్పుకుంటారో కాల్పుకుంటారో ? అని కాంకాలుడు 
ఆర్హార్లు వేసాడు 


కా సూర్యనందా భండారారి వారి గంధము ౯౫ 


అప్పుడు కందిగుండు దయ్లు ఇలా విన్నవించాయి. రాజా మేము ఈ దొండపా గాడి 
ఇంట్లో బందీగా ఉండగా - ఎక్కడా చోటు దొరక్క అటకమీద -ఒకరిమీద ఒకరంగా - 
రొజుల దొంతర వాలే పడుకునేవాళ్ళము . ఒకనాడు "సూర్యనందా భండారారి 
"వారి మంథ్ర గంధము ఒకటి మాకు ఆ అటక మీద కనపడింది. వారు మన 
దయ్యాల పాలిటీకి పూజ్యులు. వీరు దయ్యాలు నేర్చుకోవాల్సిన మం[తాలు 
అనేకం రాశారు. మేము అవన్నీ నేర్చుకొని వాటిని వేదాల లాగా వల్తెవేసి - 
భట్టీయం వేసాము (ఇక్కడనుండి దెయ్యాలు వేదాలు వల్లే వేయటం అనే మాట 
పుట్టింది } మాకు అనుమతి ఇస్తే ఈ తలచేత అనేక పనులు చేయిస్తాము " 


"మీవంటి విద్వత్‌ కల వారు నాకు కొలువులో ఉండటం అవసరం. మీకు 
బహుమతిగా నా శత్రువు దొండపాగాడి బాడీని మీకు బహుమానం చేస్తున్నాను. 
పచ్చిగా తింటారో - నెత్తురు జురుకుంటారో , వేపుకొని తింటారో చెప్పండి. వంట 
చెపిస్తాను "అని చాపి వాళకు మంత్రి పదవులు ఇచ్చాడు. 


ఓడలు బళ) అగుట - దొండపాగాడి రాత మారుట ఈ 


దొండపా గాడి తలను వూరేగించుకుంటూ తెల్లారకట్లకల్లా దెయ్యాలన్నీ 
పాడుబడిన కోటదిబుల మీద వున్నా రావి చెట్టుకిందకు చేరుకున్నాయి. 


ఈ సరికే కంది గుండు దయ్యాలు మంత్రుల హోదాతో మిగిలిన దెయ్యలతో 
మాట్లాడి వారి సమస్వలను అడిగి తెలుసుకున్నాయి." ఈ మధ్య వస్తున్నా అత్తా 
కోడళ్ల టీవీ సీరియల్సోో. . అత్తా పాత్ర ను చూసి స్పూర్తి పొందిన వారు - చచ్చి 
మనలో చేరుతున్నారు. వీరు యాఫ్పిట్యూడ్‌ వల్ల మాకు చాలా గోరంగా కలం 
గడుస్తోంది. వీటిని మేము కంచు కట్ల దయ్యాలు అని పిలుచుకుంటున్నాము. ఈ 
కంచుకట దయ్యాలు మనలో కలవకుండా ఏర్పాటు చేయండి " అని కోరాయి. 


కా కంచు కట దయలా కట్టడి కి - దొండప్ప గాడి కావలి ౧౨ 


అప్పుడు కందిగుండు మంత్రులు చక్కని సమాలోచన చేసి -సూర్యనందా 
భండారారి వారి గ్రంధముతిరగ వేసి తగిన మం[తం కోసం చూసారు. ఇక 
దానిప్రకారం .. దొండపా గాడి తలను ఒక సూలానికి గుచ్చి - ఇంతింత కర్పూరం 
ముద్దలు వెలిగించి వాడి కళ్ళలో దూర్చాబు. అప్పటినుండీ దొండపా గాడు 
సూలం ఒక్కళే తన దోహంగా , కళ్ళలో కాంతులు వెదజల్లుతూ , కంటికి 
రెప్పవేయకుండా - దయ్యలా మరరిని - కోటని - చెరువుని - దెయ్యాల రావి చెట్టుని 
24X7 గట్టిగా మాటాడితే 365X24 కాపలా కాయసాగాడు. 


ఈరకంగా కంది గుండు దయ్యాలు తాము ఎదుర్కున్న హింసకు తగిన ప్రతీకారం 
తెరుచుకున్నట్లు అయ్యింది. ఈ ఏర్పాటు చూసి దయ్యాలు ముక్కున వేల్‌ 
వేసుకొని మంధతులకు జేజేలు పలికాయి. 


కధ ఇంతటితో ముగిసింది అని చెప్పలేను. దరిద్రం వదలని దయ్యాలు అని కధ 
సురుగదా? దయాాల దరిద్రము ఇంకా వదలకుండా... బెండప్ప మంతగాడి 
భార్య చేతుల్లో వున్నా మంత్ర దండము రూపంలో ఇంకా ఉందనే వుంది కదా? 
వేరే మంతగాడెవరన్న ఆ బెండపు మం|తదండాన్ని చేజిక్కించుకొని (ప్రాక్టీస్‌ 
మొదలు పెట్టవచ్చు గదా? అప్పుడు మన గతి ఏమిటని - ఇంకా మన దరిద్రము 
వదల్లేదని దయ్యాలు కబులు చెప్పుకున్నవి. 


కా రామకృష్ణపు - ఎడ్వౌంచర్స్‌ ఆఅ 


మంత్రుల చెవికి ఈ విషయం సోకింది. వారు ఏమి చేశారంకే - రామకృష్ణప్ప అనే 
చిన్న కురవాడిని చేరతీసి - వాడి ద్వారా ఆ మం[తపు కరను తస్కరణ చేసి - ఆ 
కరను - జాన పొడుగు ముక్కగా - మూర పొడుగు ముక్కగా - బారపొడుగు ముక్కగా 
మూడు ముక్కలు చేసి 


కురవాడికి ఇచి) - వీటి సహాయంతో వాడికి రాకుమారితో వివాహం అయ్యేట్లు చేసి 
- ఆనందించారు - ఈ కధ అనగా రామకృష్తపు ఎడ్వాంచర్స్‌ నేది తొందరి వస్తది. 
బహుశా దీని మీద మీ తీర్పు ఛూసినంక వస్తాది గావొచ్చును. 


సూర్వుని ఆవు/గోవు 15-09-22 

సూర్వుని నుండి ఒక గోవు వచ్చింది. అది ఎందువల్లో మన దేశము రాలేదు. 
అందువల్ల ఇది ఆధ్యాత్మిక వ్యాసం కాదు. ల్యాండ్‌ అఫ్‌ ది సన్‌ అని చెప్పుకునే 
వారి దోశం లోకి వచ్చింది. అందువల్ల ఇది అసామాన్య విషయం మీద ఒక 
సామాన్య వ్యాసము . వీరు ఈ ఆవును తీసికెళ్ళి ఆఫికా అడవుల్లో వదిలారు 
.అడవుల్లోమనుషులు వుంటారు కానీ కరెంట్‌ ఉండదు - అని మీరు ముందుగా 
గమనించాలి. ఈ ఆవు సంగతిని కైమ్‌ మేగజైన్‌ - అమెరికా వారు గుర్తించి, ఆవును 
ఎంతో పొగిడి - ఆఫ్రికాకు ఆవుల పండగ వచ్చింది అన్నారు 


కా కొన్ని విషయాలు కా. 

ఒక కుర్చీ గానీ కేబుల్‌ గానీ మామూలుగా ఉంశే పట్టించుకోము. అదో మంచి 
డిజైను త్రి ఉంళే దాన్ని గురించి వందసార్లు అలోచించి ఆ రూపాన్ని మనస్సులో 
ముదించుకుని అడిగి మరీ కొనుక్కుంటాము .క దీని అరం ఏమిటంళే మంచి 
డిజైను అనేది అందరినీ ఆకర్షిస్తుంది. మరియు డిజైను అన్నదానికి ఎంతో పవర్‌ 
వున్నది. 

ఒక వస్తువు ఇంటి అవసరాలకు పనికి వస్తుంది అన్న భావన మనకు కలిగినప్పుడు 
- ఆ వస్తువుకు మనము అంటకళ్పే విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. దీని 
ప్రకారం మనము ప్లాస్టిక్‌ కొంకైనేర్‌ లో వుండే ఫుడ్‌ కొనటానికి మొగ్గు చూపుతాము. 
కా సూరు$ని ఆవు రూపము- వర్ణనము = 

నిజమైన ఆవు ఎంత ఉంటుందో అంతే సైజు లో ఓ ఆవు బొమ్మని తయారు చేశారు. 
దీనికి వీపు మీద పొట్టకు రొండు పక్కలా సోలార్‌ పానౌల్స్‌ ఏర్పాటు చేశారు. ఆవు 
పొదుగు కింద పాలక్వాను ను పోలిన పెద్ద తెల్లని ఛార్జింగ్‌ బాటరీ ఉంటుంది 
సోలార్‌ పవర్‌ ద్వారా తయారు అయినా విదు$త్‌- పాల ధారలవంటే తెల్లని 
కరెంట్‌ వైర్ల ద్వారా ఈ పాలక్వాన్‌ వంటి బ్యాటరీలోకి ఛార్జింగ్‌ అవుతూ ఉంటుంది 
ఈ ఆవును చిన్న చిన్న భెక్రాలు బండి మీదపెట్టి - స్కూల్‌ పిల్లలకోసం అని 
స్కూళ్లల్లో కట్టి వేశారు. 

డిజైన్‌ అనేదానికి ఎంతో ఆకర్షణ శెక్తి వుంది అని మొదటిలోనే చెప్పుకున్నాము. 
అందువల్ల స్కూల్‌ అంకే ఇష్టపడని పిల్లలు కూడా ఈ ఆవుడిజైను కి ఎట్రాక్ట్‌ అయి 
స్కూల్లో పేర్లు నమోదు చేయించుకో సాగారు. ఈ రకంగా పిల్లలని స్కూల్‌ వైపు 
ఆకర్షించటం జరిగింది. 

స్కూల్‌ కి వచ్చిన పిల్లలను స్కూల్‌ లోనే కూర్పునేట్లు ప్రోత్సహించటం ఎలాగా? 
అప్పుడు ఏమిటంకే పిల్లలకు సోలార్‌ పవరో పని చేసే టారీ)లు , బలులు, 
మ్యూజిక్‌ బాక్స్‌ లు వంటివి అందచేశారు. పిల్లలు బడికి వస్తూనే తమ దెగర 


వున్నా ఈ ఛార్జింగ్‌ వస్తువులను ఆవు పొదుగుకింద వున్నా పాలకానుకు వున్నా 
ఛార్జింగ్‌ పాయింట్స్‌ లో పెట్టుకొవాలి. కాను చుట్టూ వందకు వరకూ ఛార్జింగ్‌ 
పాయింట్స్‌ ఉంటాయి. పిల్లలు క్లాసు లోవుండి పాఠాలు నేర్చుకుంటూ ఉండగా 
వారి వస్తువులు ఛార్జింగ్‌ అయిపోయి ఉంటాయి. 

తమచేతిలో వున్నా చార్సుడ్‌ టార్స్‌ లైట్‌ లు పట్టుకొని పిల్లలు రాత్రి సమయాలలో 
పొలాలమీదకు వెళి సరదా చేసుకుంటారు. తమ చార్సుడ్‌ బలుల వెలుగులో 
చెడుగుడు ఆడుకుంటారు. పాఠాలు చదువుకుంటారు . చార్హుడ్‌ మ్యూజిక్‌ బాక్స్‌ 
నుండి మ్యూజిక్‌ విని గంతు లేస్తారు 


ఇందుకోసమని అంకే ఈ అవుమీద మోజుతో - దాని పాలు అనతగ్గ విద్యుత్‌ ని 
ఎంజాయ్‌ చేయటానికి - అని పిల్లలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్కూలు కి 
వస్తూ వుంటారు. క్రమంగా అలవాటు పడిబుద్ది వంతులైన విదార్లులు అవుతారు. 
బడి కి పోకుండా గొడ్లు కాయటానికి మొగుచూపే పిల్లకాయలుకూడా వుంటారు. 
వాళకి కూడా ఈ ఆవులో ఆకర్షణవుంది. ఈ ఆవులను తోసుకుంటూ ఎండలో 
నిలబెట్టటం. సౌరశక్తి సోలార్‌ పానెల్స్కి తగిలేవిధంగా అవును కడల్పుం , వర్ణం 
వచ్చినపుడు ఆవులను స్కూల్‌ షెడికి తెచ్చి కట్టి వేయటం వంటి పనులు , గొడ్లు 
కాస్తూ తిరగాలనుకునే పిల్లలకి అప్ప చెపుతారు. ఈ రకంగా వీరు తమ సరదా 
తీర్చుకుంటూనే స్కూల్‌ పాఠాలు చదువుతారు. 

ఇక ఆడపిల్లలను స్కూల్‌ ముఖం చూడనివ్వకపోవటం అనేది ఆ దేశంలో కూడా 
వుంది. ఈ సూర్విని ఆవు వున్నా స్కూల్‌ లో డపిల్లలకు ౧4616 తో పని చేసే 
హెయిర్‌ డస్సేర్‌, టీ కెట్టిల్‌, టాబ్‌, చిన్న రేడియో, టీవీ వంటివి ఇస్తారు. ఈ 
హెయిర్‌ డౌస్సుర్‌ ని తల్లులూ వాడుకుంటారు. ట్యాబ్లో ముందుగా ఫీడ్‌ చేసిన 
సౌందర్య చిట్కాలు హాల్స్‌ టిప్‌) వంటివి అనేకం ఉంటాయి. ఇవ్వి తల్లులకు 
ఆకర్షణ గా ఉంటాయి. తండ్రులకు రేడియో నచ్చుతుంది. టీవీ కుంటుంబాని 
కంతా నచ్చుతుంది. అందువల్ల ఆడ పిల్లల తల్లులు, తమ భర్తలతో గొడవపడి 
అయినా సరే పిల్లలను బడులకు తోలుతారు .రేడియో లకు ఆశపడి తండ్రులు వూ 
కొడతారు. 

ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు - ఒక డిజైన్‌ కూడా జీవితాలని మార్చేస్తుంది. 
కామీ సందేహాలు - నాకు తోచిన సమాధానాలు క 

బడి లో చేరిన పిల్లలను పట్టి- ఒక్కో బడిలో ఐదారు ఆవులు ఉంటాయి .ఇంకా 
కావాలంకే ఇంకా సప్లై చేస్తారు. 

పిల్లకు ఇచ్చే పరికరాలు అన్నీ - అక్షరాస3తను పెంపొందించాలి అని కంకణం 
కట్టుకున్న సేవా సంఘాల వారు సమకూరుస్తారు. పరికరాలని పిల్లలకి ఉచితంగా 
ఇస్తారు .చెడిపోతే రీష్లేస్‌ చేస్తారు. 

ఈ ఆవులన్నీ - ఎటువంటి ఎల।॥క్లిసిటీ అందుబాటులో లేని - లేక అధికంగా అంకే 
రోజుకు పద్దెనిమిది గంటలు లేదా అంతకు ఎక్కువ కరెంట్‌ కోత వున్నా 
పాంతాలలోనే ఏర్పరుస్తారు - అందువల్ల పరికరాల ఛార్జింగ్‌ కోసమని పిల్లలు 
తామంతా తాముగా బడికి వస్తారు - లేదా తల్లులు పిల్లలని బడికి తోలుతారు. 

ఈ పరికరాలని సోలార్‌ ఆవు నుండి మాతమే ఛార్జింగ్‌ చేసుకునే విధంగా 
మార్పులు చేసి రూపొందిస్తారు. మీరు అనుకున్నట్లు స్కూల్‌ బయట పప్పులు 
ఉడకవు. 

A Ome Inki BY VARANASI SREE RAMA KRISHNA 

నీతి = ఏది రూపొందించినా అందంగా ఆకర్షణగా రూపొందించాలి 


కాసు గల ఒకాయన గ్లాసు ముందుపెట్టుకుని మందు విందుకు రెడీ అవుతున్నాడు. 


భార్య చూస్తూనే వుంది " ఎక్కడో తాగి ఎంతో ఖర్చుపెట్టి. ఎక్కడో పడి పోయే బదులు 
-ఈ యన ఇంట్లో ఏడిచిందే మేలు " అని ఆమె ఎన్నడో తీర్మానం చేసికొని శాంతం 
గా కాలం గడపటం అలవాటు చేసుకుంది . ఇప్పుడు ఆమె టీవీ సీరియల్‌ 
చూసుకుంటూ వుంది 


"శాంతా ఇల్లా రా" అని అయన హుంకరించాడు 
" అక్కడకాదు ఇక్కడ . నా ఎదురుగా. నా చేతికి అందుబాటులో కూచో " అని మరో 
సారి హుంకరించాడు. 


"సరేగానీ నిన్న రాత్రి కలలో నాకు ఎమ్మెల్యే టికెట్‌ దొరికినపుడు - వూరు వూరు 
అంత వచిి.నాకుజైజైలు కొట్టారు. నువ్వు మాతం కొట్టలేదు. అందుకని 
నిన్నిపుడు కొడదామని ఫిక్స్‌ అయినాను - వెనక్కి తగ్గేదో లే" అంటూ భార్య 
దవడ మీద ఒక్క పీకు పీకాడు. 


ఆమె ఎంత శాంతం వహించటానికి వీలుందో అంత శాంతమూ వహించింది. 


మరునాడు - భర్త మందు స్టార్ట్‌ చేయగానే శాంత ఎదురుగా వచ్చి నిన్నటి పొజిషన్‌ 
లోనే కూచుంది. 


"మహా సాధ్వి - నామనసు అర్దం చేసుకుంది" అని భర్త గారు మురిసారు. ఆమె 
కొంగు మాటున ఏమి దాగి వున్నదో ఆమెకు తప్ప మరొకరికి తెలవదు. 


"ఏమండీ నిన్న రాత్రి కలలో నన్ను అమ్మవారు పూనినపుుడు వూరు ఊరంతా 
వచి) నా ముందు సాగిలా పడి మొక్కారు. మీరు మాతం మొక్కలే. సరే ఇప్పుడు 
మొక్కండి - లేదంకే ఇంటికి అరిష్టం. ఇక మీ తప్పులు కాయలేను " అంటూ 
శాంత . కొంగు చాటునుండి తిరగమాతలకు వాడే ఇనుపగంకే తీసి మొగుడి 
బట్టతల మీద మోదింది 

"నా తప్పులు కాయి ఓ అమ్మ తల్లీ " అంటూ భర్త ఆమె ముందు మోకరిల్లాడు . ఒక 
పట్టుచీర మొక్కాడు. 


DREAMING IS EVERYBODYS RIGHT SIR. 


A ORIGINAL BY VARANASI SREE RAMA KRISHNA- AMARAVATHI 


లఎజఒకానొక వూరిలోం { రొండొ భాగము) 


ఈ కథ యొక్క మొదటి భాగము NEXT మైం NEXT PART - అన్న మాటలతో 


ముగించబడింది . దాని తరువాత కథ ఇది 


ఈ కథ నేను 31/.8/22 ఆపివేసాను . మిగితా కథ రాయమని చాలామంది 
ప్రోత్సాహాన్నిచారు లై లెకులు చేశారు, కామెంట్స్‌ పెట్టారు షేరు - చేసుకున్నారు. 
అసలు ఎందుకు ఆపాను అంకేే- జనంలో ఎదో సస్పెన్సు క్రియేట్‌ చేసి మార్కులు 
కొట్టాలని కాదు. ఇతర ఉద్దేశ్యాలు కూడా ఏమీ లేవు. కధ ఇంతవరకూ రాసే సరికి 
మా తలి గారు మరణించింది అన్న కబురు వచ్చింది. అదీ సంగతి. 

నేను కథను సగంలో ఆపివేసినందుకు నాకు ఏవో దురుద్దోశాలని అంతకడుతూ 
ఎవరూ విమర్శా చేయలేదు. అందుకు సంతోషం. జీవితం అంశే ఇట్లానే 
జరుగుతూ ఉంటుంది. 


౨ కధకి కొనసాగింపు ఆ 


వడ్రంగి చాలా కాలం నదీ రాజ్యంలో కాలం గడిపినాక, అతనికి భూమి మీదకు 
పోవాలని తన ఇంటిమీద ఇల్లాలి మీద మనస్సు మళ్ళి. విచారంగా ఉండసాగాడు 
..నదిలో వుండే రాకుమారి ఇతని విచారాన్ని గ్రహించి అతనికి వీడ్కోలు పలికింది 

వీడ్కోలు బహుమతిగా ఆమె ఒక దంతపు పెప్టిను వడ్రంగి చేతిలో పెట్టి " నీవు 
ఇంటికి వెళే వరకూ దీన్ని తెరిచి ము ఈ పెట్టె ఒక్కసారి మాతమే తన 
మహిమ చూపుతుంది. నీ మనో భావాన్ని గ్రహించి నెరవేరుస్తుంది . నీవు ఇల్లు 
చేరినాక ఈ పెట్టె తెరువు - మేలు అవుతుంది " అని చెప్పి- అతన్ని నదీ తీరంలో 
దింపి వీడ్కోలు పలికి వెళి పోయింది 


వడ్రంగి ఇంటికి వచ్చి తన ఇల్లు పాడు పడి పోవటం , భార్య జాడ ను ఎవ్వరూ 
చెప్పకపోవటం వంటి వాటివల్ల ఒకటి రొండురోజులు' పిచ్చిగా తిరిగాడు. వడ్రంగి 
వున్నట్లుండి వూరిలో కనపడటం. అతని చంకలో ఎదో చక్కని పెట్ట వుండటము - 
దుడుకు గాడు గమనించాడు. అతడు వడంగిని వెన్నంటి తిరుగుతూ అతని చేత 
"స్సు మూత తెరిపించాడు. వడ్రంగి పల్లె వాడైనందున అతని 
ఆలోచనలుఎప్పుడూ , మంచి జవసత్వాలు 'కలిగి పాడి పంటా వంటి విషయాలను 
నిర్వహించుకు రాగల సమర్హురాలైన కూతురిని కోరుకుంటూ ఉండేవి. ఆ 
ఆలోచనలలోనో వున్నాడు . అందువల్ల పెట్ల తీయగానే మంచి వయస్సుతో, 
ధృడమైన దేహంతో, శీ వంతం గా వున్నా ఒక చక్కని యువతీ అందులో నుండి 
బయటకి దూకింది... వడ్రంగి ఆలోచనకు అనుగుణంగా నే ఈ యువతి 
ఉదృవించింది .ఆమె పెట్టలోనుండీ బయటకు వస్తూ నే " నాన్నా " అని పిలిచి 
వడంగిని కౌగలించుకొన్న ది. 


. పెట్టెలో ఏవో వజ వైఢూర్యాలు ఉంటవి అని ఆలోచన లో వున్న దుడుకు గాడు 
ఈ యువతిని చూసి భయపడి పరుగు తీసాడు . కానీ భయం తగ్గినాక వాడి 
మనస్సు ఈ యువతిని కోరుకుంది. నా నిప్పుల బాణము తో -శక్తి వంతమైన ఆ 
యువతి ని గెలిచి పెళాడుతాను అని తలపోశాడు . 


యువతి చేతిలో - ఒక వంకర కరవున్నది. అది ఆవులు కాచుకునే వారు వాడేది .ఈ 
యువతిని సంభవి అందాము . ఆమె దంతపు పెట్టిలోకి చేతులు పెట్టి, చిన్న 
చిన్నఆవులు ఎద్దుల బొమ్మలు అనేకం బయటికి తీసి వాటిని నేలపె పెట్టి తన 


క(రతో తాకింది. అవి సజీవంగానూ పెద్దగానూ అయినాయి. సంభవి ఒక కొమ్ము 
బూర తీసి ఒక దిక్కుకు ఊదగానే ఇవన్నీ కలిసి మేతకోసమని అడవిదిక్కుకు 
పరిగెత్తి పోయాయి. అవి సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చి కడవలు నిండా 
పాలు ఇచ్చాయి. సంభవి వాటిని తిరిగి చిన్నవిగా చేసి తిరిగి పెస్పులో 
భ(దంచేస్తుంది . పాలు పెరుగు వెన్న నెయ్యి వంటివి చేసి అమ్మి తండిికి 
ఆదాయం కూర్చి పెట్టి. ఆ ఆదాయముతో చక్కని ఇల్లు నిర్మించింది. 


కా సంభవి పశువులను మేపు విధము 


సంభవి ఏనాడు పశువుల కాపుకు వెళ్ళింది కాదు. ఇంటిలో ఉండి తండ్రితో 
మాట్లాడుతూనే , వండిపెడుతూనే గో సంరక్షణకు అవసరమగు అన్ని పనులు 
చక్కని చేసుకునేది. ఆమె తలలో ఎప్పుడూ ఒక దువ్వెన ఉండేది అడవిలో 
ఆవులు కదులుతున్న దిక్కును అనుసరించి ఈ దువ్వెన ఆమె జుట్టులో 
కదులుతూ ఉండేది తనకు ఇష్టము కానీ దిక్కుకు పశువులు మళ్ళి నప్పుడు - 
సంభవి తలలోని దువ్వెనను సరి చేసుకుంకే చాలు పశువులు ,ఆమె కోరిన 
దిక్కునకు మళ్ళి పోతూ ఉండేవి. సంభవి ఆ దువ్వెనను చేతిలో పట్టుకొని దాన్ని 
మీటింది అంకే ఆవుల మంద చుట్టూ పెద్ద కంచె ఏర్పడి , వాటికి పులుల వంటి 
(కూర మృగాలనుండి ఆపద రాకుండా కాపాడేదిదుడుకుగాడు సంభవి ఆవుల 
మందలో ఎదో రహస్యము వున్నదని గ్రహించాడు. ఆ ఆవుల మందను నాశనం 
చేస్తే గానీ ఆమె తన దారికి రాదనీ కూడా ఆలోచించాడు . దీనికోసమని ఊరి 
మం|[తగాడిని కలిసి కొన్ని రక్షా రేకులు కూడా పొందాడు. అలా పొంది ఒకనాడు 
కొందరు దుష్టులను కలుపుకొని ఆవుల పె దాడి చేసి. వాటిని ఎండిపోయిన గడ్డి 
చెట్లు వున్నా వెపు మళించి ఆ గడికి నిప్పు పెట్టాడు. సంభవి ఇంటినుండి బయలు 
దేరి ఆవుల మంద దగ్గరకి వచ్చింది. వాటికి భయం లేకుండా చేయటానికి అని 
.ఆమె తనదువ్వెనను వుపయోగించి ఆవులచుట్టూ అనేక అంచెల కంచె నిర్మించి - 
తానూ పోయి ఆవులతో నుంచుంది. ఇదో సమయమని దుడుకు గాడు తన నిప్పుల 
బాణం వేసి అడవి నలువైపులా నుండీ భగ భాగా మండెట్లు చేసాడు . మీకు 
ఇంతకు ముందు చెప్పలేదు కానీ సంభవి వద్ద ఒక్క ఎ[ర చేతి రుమాలు వుంది. 
అది ఎప్పుడూ ఆమె బొడ్డులోనే ఉంటది . ఆమె దాన్ని తిసి ఆకాశంలోకి విసిరి 
వేసింది. ఆ రుమాలు పెద్దా మేఘంగా మారి వర్ణాన్ని దిమ్మరించి మంటలను 
ఆర్పివేసింది. తాను ఆపదనుండి తప్పుకొని - ఆవులను ఆపదనుండి తపించి - 
అడవి మరొక చివరికి చేరి - అక్కడ కనపడుతున్న ఒక పెద్ద ఆశ్రమము 
వంటిదానిలోకి (ప్రవేశించి - తన దువ్వెనను మరలా వుపయోగించి - ఆ ఆశ్రమము 
భుట్టో పెద్ద కంచె నిర్మించింది. అడవి తగల బడటం ఆగినాక , దుడుకుగాడు 
కూడా సంబవిని వెన్నంటి వచ్చి ws చేరాడు. మరలా తన అగ్ని బాణాన్ని 
ఎక్కు పెట్టాడు. అప్పుడు ఆశ్రమంల్‌ నుండి ఒక నవ యువకుడు వెలికి వచ్చాడు. 
అతడు ఎవరో కాదు. దుడుకు గాడికి శత్రువు లాంటి కిట్టపప్పయే .అపుఎడు కిట్టప్ప 
కలుగచేసుకొని - వడ్రంగి ద్వారా తనకు లభించిన ఐదు ములికీల బాణాన్ని - 
దుడుకు గాడిపె వేసాడు. 

వింటినుండి వెలువడిన బాణము ఐదు భాగాలుగా విడిపోయి - ఒకటి వెళి దుడుకు 
గాడిని చంపింది .మరొకటి దుడుకు గాడికి రక్షా రేకు ఇచ్చిన మం[తగాడిని 
చంపింది.ఇంకొకటి వెళి వండ్రంగి భార$ను నమిలి తిన్న నక్కను తాకింది. నక్క 
చనిపోగానే దాని రక్తం లోనుండి వడ్రంగి భార్య తిరిగి మామూలు గా బయటికి 


వచ్చింది. నాలుగవది ఆ దేశాన్ని పాలించుతూ వున్నా దుష్టుడైన రాజుకు 
తగిలింది . దీనికి ప్రజలు కిట్టప్పను మెచ్చి తమ రాజును చేసుకున్నాబు. ఇక 
ఐదవబాణము ఆకాశములో చెక్కెర్లు కొడుతూ - కిట్టప్పకు ఎవరన్నా శత్రువు 
మొలుచుకు వస్తే వారి పని పట్టటానికి చూస్తూ వున్నది. 

కదా సుఖంటం ఎట్లా అవుతుందో నేను మీకు చెప్పా పని లేదు. కిట్టప్ప - సంభవి 
రాజు రాణి అయినారు. ఒక ఊరిలోని వడ్రంగి , ఆ దేశపు రాజుగారికి మామ గారు 
అయి; - అఖండురాలైన కూతురి గేమా ఆధారణలతో తడిసి ముద్ద అవుతూ, 
కోరినది తింటూ హాయిగా జీవించసాగాడు . వడంగికి షుగర్‌ లేకపోవటం వల్ల 
ఏదైనా, ఎంతైనా తినేందుకు వీలుండేది. ఆయనకు షుగర్‌ రాకుండా ఉండటానికి 
అని సంభవి తన పెస్పెలోనుండి ఒక ఇసుక రేణువు అంత మందు తీసి ఇచ్చేది. 
ఒక్క రేణువుతో ఒక్క సంవత్సరం పాటు షుగర్‌ కంటటోల్‌ లో ఉండేది. 

చాలు అనిపించి ముగించాను - ఇంకా సాగతీతకు వీలుందని మీరు 
గ్రహించివుంటారు ., నిమ్మది మీద ఇల్లాంటిదో ఇంకో కధ అల్లుతాను . ఈ కధ నా 
సొంత అలికే గానీ దేనికి కాపీ గానీ అనుసరణ కానీ కాదు - THIS I$ A ORIGINAL BY SREE 
RAMAKRISHNA VARANASI. OF AMARAVATHI. ---------------------r-cr-crccr=crccc=cజe =z డడడ౭==- 


కా ఏడురూపాయలకే -- ఏడంతస్తుల మేడ ౨. 


ఒకానోకనాడు - ఒకానొక వూరిలో - తనకున్న ఒక్క గా నొక్క దేవాలయాన్ని చూసి 
సంతోషించుకుందారి అని (బహ్మదోవుడు వస్తూ వున్నాడు . వస్తున్న న్న దారిలోని 
ఒక శిధిల గృహం నుండి కమ్మని "పప్పుచారు" వాసన రావటం వల ఆయన 
ఆఇంటి వద్ద ఆగి "ఎవరీఅదృష్ణ గృహస్తు?" అనుకుంటూ - గోడలోనుండి లోపలి కి 
చూసాడు. అక్కడ ఒక డు విస్తరి ముందుభోజనానికి అని కూచొని, అన్నమో 
రామచందా అన్నట్లు భార్యవంక చూస్తూ వున్నాడు .. ఆమె కట్టిల మంటతో పప్పు 
చారు ఉడికించుతూ "" దోరికాడురా- మిడతంబొట్లు " అన్నట్లు భర్త వంక చూస్తూ - 
పొయ్యిలో ని మంటను, తన మనస్సులోని కోపాన్ని ఎగతోసుకుంటూ వున్నది. 


కావాలని వంటను జాప్యం చేస్తూ ఉంది 


బహ్మ మోగా మానిషి ఎవరో బ్రహ్మ తృటిలోనే గుర్తు పట్టాడు. అతడు. బహ్మ 
దేవుని గుడి యొక్క పూలారి. బహ్మ అంతటివాడు" పూజారి "అన్న మాటకు 
బదులు" పూలారి"అన్న మాట వాడాడని అనుకోలేము. 


రాజులచే ,నిత్యమూ గుడిలో పూజకు ఏర్పాటు చేయబడిన మనిషి పూజారి 
అయినట్లు ఒక రాజు ఒక్క ఆజ్ఞతో , ప్రతి నిత$ము కొలనునుండి ఒక బహ్మ 
కమలాన్నితీసుకు వచ్చి బహ్మకు సమర్పించ వలసిన భాద$త నెత్తిన పడ్డ ఈ 
వ్వక్తి పూలారి అయినాడు. 


పూర్వము ఎప్పుడో ఒక గొప్ప రాజు, ఎదో అవసరాతో బహ్మ తో కూడిన సరస్వతి 
యొక్క - ఒక ఆలయము , దాని పక్కనే ఒక కొలను నిర్మించి అందులో 
(బహ్మకమలాలను పెంచింప చేసాడు. ప్రతి ఉదయము కొన్ని కలువపూవును 
తెంపి (బహ్మకు సమర్పించే దానికి అని ఒక మనిషిని పెట్టాడు. ఆపని చేయు 
మనిషియేమన పులారి. 


పులారితన పని చేసినందుకు గాను మొదటిరతరపు రాజు ఇతనికి నెలకు 
అరరూపాయ జీతము - ఫది ఎకరాల మాగాణి భూమీ ఏర్పాటు చేశాడు. రాజులలో 
మూడో తరము వచ్చేసరికల్లా బహ్మ గుడి రాజు సంతతి యొక్క ఆదరణ 
కోల్పోయింది. అర్దరూపాయి జీతము అనేది - పెసాకు బస్తా బియ్యము లభించే 
రోజులలో ఇచ్చిన జీతము .నేడు రాజులలో ఏడవతరము జరుగుతూ వున్నది. 
మనవాడు కూడా పూలారులలో ఏడవతరపు వాడు ; 


నేడు పులారికి ఆ యాబై పెసలు కూడారావటం లేదు. ఫది ఎకరాల మాగాణి - 
కరణాలు వేసిన మంత్రాల వల్ల కుచించుకొని పోయి నేటికీ ముప్పావు ఎకరం 
అయింది.ఈ పాలం మీదవచే గింజలు - యాచక వుత్తిలో వచ్చే పెసలు మన 
వాడైన పులారికి జీవన ఆధారము .ఎప్పుడో శతాబ్దాల క్రింద రాజులు కట్టించి 
ఇచ్చిన గృహమే నేటికీ అతని నివాసము. 


ఇలూు”భ్రార్య భర్త నెత్తిన పప్పుచారు కుమ్మరించుట- బబహ్మ చూచుట "5 


పూలారి ఇల్లు శిథిలావస్థకు చేరి. పిల్లలు పడుకోవటానికి. ఆడవారి స్నానాలకు 
చాలా కష్టంగా వుంది. భర్త ఇంటిని బాగు చేయించ లేకపోతున్నాడు. ఈవిషయమై 
భార్యకు భర్త మీద కొండెత్తు కోపముగా వున్నది ఇపుడు భర్తను అన్నానికి కూ 
పెట్టి- ఇప్పుడెక్కడికి పోతాడో చూదాము అని ఆలోచించి - "ఏమండీ మరి ఇల్లు 
ఎప్పుడు కట్టిస్తారు ? అని భర్తతో వాదనకు దిగింది. కోపాల కొండలు ఎక్కింది. 
పూలారి " ఇక వడించ వే?" అని అడిగినదే ఆలస్యముగా ఆమె ఒక చిన్నగిన్నెలొకి 
పప్పుచారు వంపుకొని తెచ్చి దాన్ని భర్త తల మీద దిమ్మరించింది .. భర్త ఎంతో 
శాంతముతో " ఎందుకే ఇంతకోపము? నెలకు ఒక్క ఏడు రూపాయలు ఆదాయము 
వచ్చే మార్గము కనపడనివ్వు . నీకోసం ఏడు అంతస్తుల మేడ కొనేస్తాను " అని 
బదులు ఇచ్చి - పెట్టినది తిని లేచాడు. 


ఇది చూస్తున్న బహ్మ " వీనికి నేను ఎంత సహనం రాసిపెట్టానో కదా? ' అని ఆశర్య 
పోయాడు. 


అప్పుడు అయన మూడు తలలోని ఒక తల " గుణములు అనునవి మనము 
నుదుట రాయము. మానవులు సాధన ద్వారాతమకు తాముగా గుణములను 
అలవరుుకొనవలెనని మన ఆజ్ఞ" అని బదులిచ్చాను . (బ్రహ్మకు మూడు తలలు 
వున్నందుకు ఇదీ సౌలభ్యం. 


"సరే ఇంత సహన గుణము అలవరుుకున్న ఈ పూలారికి నేను ఎదన్న మేలు 
చేసేది అనుకున్నాడు. 

(బహ్మ 'అతని భార్య నుదిటి వంక చూసి -" ఈమె గొప్ప సాధ్వీ మణి కావాల్సింది 
"అని రాసి పెట్టాను కదా? ఈమె ఎందుకు ఇట్లా ప్రవర్సించుచున్నది ? అని 
ఆశ)ర్యంపొందాడు. 


దీనికి- అయన యొక్క మరొక శిరస్సు ఇట్లా బదులు ఇచ్చింది. 


"సంతృప్తి వున్న (స్తీలే సాధ్వీమణులు అవుతారు. వున్న దానిపట్ల సంతృప్తి 
చెందో (స్తేలే కనుక ఉంశే -- వారి భర్తలు ఒళు) వంచి పని ఎందుకు చేసెదరు? 
మరింత కస్టపడి మరింత సంపాదించవలెనన్న స్పూర్తి, కోరిక, పురుషులలో 
కలుగుటకు గానూ వారికి కావాల్సిన గ్రేరణ శక్తీ (స్ర్తీల అసంతృప్తి నుండి ఏ 
లభించవలెనని -- అలోచించి , మనమే, [స్తీలకూ సంతృప్తి అన్నదే లేకుండునట్లు 
- వారి తల రాతలు రాయుచుంటిమి " అని బదులు చెప్పినది 


కాకా|[బహ్మ తన రాతను నిజము చేసుకొను పూనుకొనుట అల 


పూలారి భార్యను (ఆమె తలరాత ప్రకారము )సాధ్విని చేయుట అనగా ఆమె భర్తకు 
సంపదలు ఇవ్వ బహ్మ నిర్ణయించుకొనెను [| అందుకుగాను బహ్మ తన సంకల్ప 
(ప్రభావముచే ఆ దేశపు ఏడవతరపు రాజుని పూలారి ఇంటి గుమ్మము ముందు 
నిలబెష్టను. 


" నెలకు ఒక్క ఏడు రూపాయలు ఆదాయము వచ్చే మార్గము కనపడనివ్వు . 
నీకోసం ఏడు అంతస్తుల మేడ కొనేస్తాను "అన్న" పులారి అంటున్న క్షణాన రాజు 
పులారి ఇంటిముందు నిలబడ్డాడు. ఈరాజుకు "వింత సంగతులు" 
తెలుసుకోవలెనన్న ఆసక్తిచాలా మెండు. ఈ మాటలు ఆయన చెవులలో 
గింగుర్లెత్తినవి. 


ఆరాత్రి తరువాత రాజు పులారిని తన కొలువుకు పిలిపించుకొని " నీకు ఏడు 
రూపాయలతో ఉద్యోగం వేస్తున్నాము. నువ్వు ఏపని చేయతలుచుకున్నావో నీవే 
నిర్ణయించుకొని - దాన్ని గురించి మంత్రుల దెగరనుండీ ఒక ఫర్మాన తీసుకో " అని 
ఆజ్ఞాపించాడు. 


ఈ రోజులలో ఈ రాజుకొలువులో లో అతి చిన్న జీతము యాబది రూపాయలు ." 
వీడు ఏడు రోపాయల్లో ఏడూ అంతస్తుల మేడ యెట్లు కట్టునో చూతము " అన్న 
ఆలోచనతోనే రాజు అతనికి ఏడు రూపాయల వుద్యోగం వేసెను. 


కాకా"సము[ద గణితము3కూకా 


ఉద్యోగములు ఇచ్చు మంతి నీకేమి వచ్చును ? అని అడిగెను. మనవాడికి ఏ 
శాస్తమూ రాదు. అతనికి తెలిసినది యొక్కకే .[బబహ్మగుడి యొక్క మండపములో 
కూచుని - అక్కడనుండి కనపడు సముదము వంక చూచుచూ కాలము వెళ 
బుచ్చేది.[] ఒకనాడు ఎవరో వచ్చి ' సము[దము, గణితము ఒక్కళే " అని అన్నారు 
. ఇపుడు ఆ మాటలు గుర్తుకు వచ్చిన మనవాడు " సము[దగణితము " అని ఢంకా 
భజాయించి చెప్పెను అప్పుడు మంతి " నీవు ఆ శా[స్తమునందు మరింత కృషి 
చేసి రాజ్యమునకు ఉపయోగపడవాల్సింది . అని చెపి" ఇతడు రాజానుగహము 
పొందిన ఉద్యోగి. ప్రజలెల్లరు ఇతని మాటను మన్నింపవలెను. ఇతని విధులకు - 


విధానాలకు ఎటువంటి ఆటంకము కలిగింపరాదు - ఆజ్ఞ మీరిన వారు శిక్షార్లులు " 
అని రాసి ఒక ఫర్మాన ఇచ్చాను. అంతే కాక" ఇది ఒక ఉద్యోగము కాబట్టి "నీవు 
కోమటి కొట్టుకు వెళి ఫర్మానా చూపించి - ఒక చిట్టా పుస్తకము , ఒక కలము , ఒక సిరా 
బుడ్డి ఉచితముగా పుచ్చుుకొనిపామ్ము అని చెప్పెను .ఈ కోమటి కొట్టు ద్వారా" 
సముదము మీద ఒక ఉద్యోగి నియమింపబడినాడు అన్న వార్త "వూరి 
తెలిసినది. 


మనవాడు ఎప్పటివలె బహ్మ గుడిలో కమలములు సమర్పించి సముద్రము వంక 
చూచుచూ కూరుుండును. ఇది వరకూ వాలే కాక ఇప్పుడు అతడు ఉద్యోగి. అందు 
వలన సముద్రము వంక చూచుచూ - సముద్రము వంక వచి) పోవుచున్న 
మనుషులను - సముద్రములో నుండి వచ్చి పోవుచున్న నౌకలను - నావికులను 
గురించి ఎదో ఒక అర్హం పర్పం లేని లెక్క రాయదొడగెను. మనవాడికి అంకెలు 
అన్నవి రావు. అనువల్ల కొన్ని నిలువు గీతలు కొన్ని అడ్డగీతలు , కొన్ని సున్నాలు 
కొన్ని స్వస్తికాలు , కొన్ని పద్మాలు కొన్ని నక్షత్రాలు వంటి గుర్తులు వుపయోగించి 
చేతికి తోచినది రాసేను. నెల చివరన జీతము ఇచ్చు మంత్రి , చిట్టా చూసి " ఎదో 
గొపు శాస్త్రము తయారు అగుచున్నది " అని భావించి - మనవాడిని 
(పోత్సహించెను . దీని తరువాత ముందుగా రాజవుద్యోగులు - ఆ తరువాత 
సాధారణ ప్రజలూ " సముద్రము మీద నియమింపబడిన రాజవుద్యోగి- సముద్రము 
మీద జరుగుచున్న ప్రతివిషయమును - రహశ్య భాషలో ఎదో నమోదుచేసి - 
రాజుకు నివేదిక ఇవ్వనున్నాడని చెప్పుకొనిరి. 


ఏది ఏమయినా మన వాడికి భార్య పోరు వదిలిన్ది కాదు. నేడు కూడా భార్యల పోరు 
పడలేని వారు - ఉద్యోగ ము చేయు చోటనే ఎట్లు తల దాచుకుందురో , అదో 
రకముగా మనవాడు కూడా రాత్రియంబగళ్లు - గుడి మండపము మీదనే గడుపుచూ 
ఉద్యోగము చేయు చుండును .సముదము మీద వర్తకము చేయు వారు ఇదంతా 
గమనించుతూ ఉండిరి. వారికి చెందిన కొన్ని రహస్య ఓడలు అర్దరాత్రి వేళా 
రహస్యమైన సరుకులతో తీరమునకు వచ్చి పోవుట కలదు. వీటి మీద రాజుకు 
చెల్లించవలసిన పన్నులు ఎగ వేయబడుచూ వున్నవి. ఈ ఎగవేత వాళ్ళ వారు 
విపరీతమైన లాభములు తీయుచూ ఉండిరి. 


వారు వచి), మనవాడిని కలిసి "కేవలం ఏడూ రూపాయల జీతము కోసము నీవు 
రేయింబగళు ఏల ఉద్యోగము చేయుచుండివి? " అని అడిగిరి. 


"నాకు మొదటి నెల జీతముగా ఏడూ రూపాయలు చేతిలో పడగానే - ఏడంతస్తుల 
మేడ కొని ఇచ్చెదనని నా భార్యకు చెప్పితిని. జీతము వచ్చినా గానీ ఇల్లు 
కొనలేదని నాభార్య నన్ను శత పారుచున్నది. ఇంటిలోని పోరు పడలేక నేను 
ఇక్కడనే పడి ఉంటున్నాను " అని నిజము చెప్పెను [] వర్తకు లందరూ 
కూడపలుక్కొని - డెబ్బది వేలు వెచ్చించి - ఒక ఏడు అంతస్తుల మేడని కొని, 
తెలివిగా అలోచించి - మనవాడి భార్యకు ఇట్లు కబురంపిరి " ఏడు రూపాయలకు 
మా భవనము మీకు అమ్మతలచితిమి" అని [గ ఆమె వచ్చి అంతా చూసి - వాస్తు 
బాగానే వున్నదని అనుకోని - బట్టలు ఉతికి ఆర వేయుటకు మంచి వసతి కలదని 
తృప్తి పడి - తులసెమ్మను పెట్టుకొను బోటుకలదు అని మురిసి - ఇంటిని కొనుటకు 
అంగీకరించింది [] పట్టణ ప్రజలందరూ చూచు చుండగా - పులారి నుండి ఏడు 


రూపాయలు తీసుకొన్న వర్తకులు - ఆ ఏడంతస్తుల మేడను అతనికి అమ్మినట్లు 
ప్రకటించిరి.ఆ నాటినుండీ అది "ఏడు రూపాయల ఏడంతస్తుల మేడ" అయినది 


కాకా మన వాడు రాజు దెగర చిన్న మంత్రి అగుట కాకా 


ఏడు రూపాయల ఏడంతస్తుల మేడగురించి రాజుకు తెలిసినది. ఆయనకు ఆసక్తి 
కరమైన కబుర్లు అందించు వారు - ఈ కబురు అందించిరి. 


" వారు ఏడు రూపాయలకు వీడి కి ఒక ఏడంతస్తుల మేడ అమ్మినారన్న - రాజ్యము 
తరపున - వీడు వారిని అంతగా ఎట్లు దడిపించెనో ? వారు చేయు రహస్య 
కార్యములను వీడేమి కనుగొనేనో - ఏమి చూశానో? అని అలోచించి పులారి ని తన 
ముందుకు పిలిపించుకొని - విషయము వివరించమని అడిగే. 


మనవాడు చిట్టా విప్పి విచిత్రమైన గుర్తులు చూపుచూ , తనకు వచ్చిన కలలు, 
గుర్తుకు వచ్చిన విచితమెన ఓడరేవు యొక్క సంగతులు మిళాయించి చెప్పెను. 
అంతా కాక కొంత విన్న పిదప "రాజు గారు " చీకటి మాటున జరుగుచున్న వర్తకము 
, దానికి పాల్పడిన వర్తకులు, మొదలగు వాటి గురించి వివరములు మనవాడు తేదీ 
మరియు నిమిషముల వారీగా ఎన్నో రహస్య వివరములు నమోదు చేసి వున్నాడు. 
దీని సాక్ష్రముగా నేను చర్యలు చేపట్ట వచ్చు "అనిభావించి - ఓడరేవు 
ఉద్యోగులందరినీ ఉద్యోగము నుండి తొలగించి కొత వారిని పెట్టెను. 


ఆ నియామకపు పని పూలారి ఏ చూచెను. ఈ తరువాత ఓడరేవునుండి రోజూవారీగా 
రాజుకు వచ్చు ఆదాయము ఒక లక్షరూపాయలు అదనము అయినది అని కోశాధి 
కారి రాజుకు చెప్పెను గ] దీనితో మనవాడు రాజుకు ఒక చిన్న మంత్రి అయ్యను [1 


ఇక్కడితో ఈ కదా అయిపాయిందిఅంకే అయిపోయి నళ్లు - కానీ ఇంతవరకూ 
జరిగినదంతా మన వాడి భార్యను మెత్తపరిచి ఆమెను సాద్విగా మార్చుటకు 
బహ్మచేసిన ప్రయత్నమే అనవచ్చును. 


కానూట ఒక్క రాళ కధ ఈ 


మనవాడు చిన్నగా మంత్రికాగానే - రాజును ప్రోత్సహించి - పాడుపడి రాళ్లు ఊడి 
కిందపడుచు శిధిలా వస్తకు చేరుచున్న (బహ్మగుడిని పునర్నిర్మింప చేయు నట్లు 
చేసెను. 

ఒకనాడు కట్టు బడి దారులు వచ్చి " ఆలయ పునర్‌ నిర్మాణము సంపూర్ణమైనది. 
ఎందువల్లనో కానీ నూట ఒక్క శిలలు మిగిలినవి. వాటి మీద వింత గుర్తులు వింత 
బొమ్మలు వున్నవి. వాటిని ఆలయములో ఎక్కడ ఇమిడి)నా గాని - తిరిగి 
సెల్లగించుకొని వచ్చి బయటకు పడుచున్నవి" అని చెప్పిరి 


రాజుకు ఆసక్తి మెందుకదా ? అయన బహు శాాస్తములు చదివిన వారిని పిలిపించి - 
వివరము ఏమిటి అని అడిగెను 


వారిలోని నాలాంటి వాడు ఒకడు ఇట్లనెను " మీ పూర్వీకులకు పూర్వీకులైన 
మొదటి తరము రాజుగారు - ఈ ఆలయమును నిర్మించి - బహ్మ విదాక మూలకంగా 
ఒక రాక్షషిని స్వాధీన పరుచుకొని ఆ కొలనులోకి ప్రవేశపెట్టి, రాజ్యము మీదకు 
ఎవరన్నా దండయెతి వచ్చినపుుడు వారికి తగిన గుణ పాఠము నేరుటకు ఈ 
రాక్షసిని ఉపయోగించుకొనుటకు నిశ్చయము చేసి పెట్టను. ఈ రాక్షసి ఎంతో 
సహన స్వభావము వున్నా వారి మాట కానీ వినదు . గొపు సహన స్వభావము లేని 
వారు లేని పోనీ కోపము తెచ్చుకుని తన ద్వారా లోకమును పీడింతురేమో ననీ 
దాని ఆలోచన " మంచి సహన స్వభావము కలవారు ఎవ్వరో కనుగొనవలనని - మన 
మొదటి తరపు రాజుగాబు ఒక పులారిని ఏర్పాటు చేసిరి. ఎవ్వరూ రాని ,ఏ 
ఆదరణ లేని , ఏదన్న కానుకలు వచ్చును అన్న ఆశలేని గుడికి పులారిగా 
ఉండుటకు , ఒంటరిగా కాలము గడుపుటకు ఎవరికైనను ఎంతో సహనము 
కావలేకదా? 


ఆనాటి నుండి నేటి పులారి వరకు అందరూ ఎంతో సహన గుణము ప్రదర్శించిరి. 
అందువల్లే ఇతను తనకు వచ్చు అర్హ రూపాయ జీతము అందకున్నను , భూమి 
కుంచించుకు పోయినా నోరు మెదపలేక పాయను. ఇప్పుడు మనకు దొరికిన నూట 
ఒక్క శిలలను ఎవరైనా ఒక సహనగుణ సంపన్నుని చే కొలనులోకి వేయించినచో - 
నీటిలో వున్నా ఆ రాక్షసి కి ఈ రాళ్లు మామిడి పండ్ల వాలే రుచించును [ ఆ రాళ్ళని 
తిని - సంతుప్తిచెంది- బయటికి వచ్చిన రాక్షసి తనకు ఆహారము ఇచ్చిన వారి 
మాటను మన్నించి వారు చెప్పిన పని చేయును "అని చెప్పెనెను. 


ఇప్పుడు చూసిన - బ్రహ్మ కు ఆలయము ఎందుకు కట్ట బడినది అందులో ఒక 
పులారి ఎందుకు నియమింపబడినాడు ? అన్నది మనకు తెలియును. 


కా" దైవనిర్ణయకము " అను రాక్షషుడు వచ్చుడు ౨ 


ఇదో సమయమున నలుగురు శత్రు రాజులు కూడపలుక్కొని - మనవాడి 
రాజుయొక్క రాజ్యము మీదకు దండెత్తి వచ్చిరి. పండితులు మంత్రములు 
చదువగా మనవాడునోటొక్క శిలలనూ కొలనులో వేసెను. అప్పుడు " 
దొావనిర్ణయకము " అను రాక్షసుడు బయటికి వచును. అతడు లంభఖిణికి అన్న 
అనునట్లు ఉండెను .ఇతను ఎవరినీ చంపి తినడు. పండ్లు మాత్రమే తిను వాడు - 
మానవులను నోటిలోకి పీల్చుకొని వారిని నడి సముద్రములోనికి ఉమ్మును. ఇట్లు 
చేయుటవలన - బహ్మనిర్ణయము ప్రకారము ఆయువు మూడిన వారు మాత్రమే 
నడిసముద్రములో మునిగి మరణించుదురు. మిగిలిన వారు చావు 
(బబతుకులమధ్య తీరము చేరి -భయ భకులతో బుద్దిగా బతుకుదురు .ఇదీ ఆ 
రాక్షసుని మనస్సు. 


మన పులారి "దైవనిర్ణయకము" నకు శత్రు సైన్యము నంతటిని చూపి వారిని 
మింగుము అని చెప్పెను. రాక్షషుడువారిని అందరిని పీల్చి మింగి సముద్రములో 
నికి ఉమిసెను. మరణము రాసివున్నవారు మరణించిరి. మిగతా వారు చావు 
(బతుకుల మధ్య అలలపె తేలుచు వేరు వేరు దూర తీరములకు చేరిరి. యుద్దము 
అన్నది లేకనే అంతయూ శాంతి అయ్యను. 


ఈ ఘటన తరువాత మనవాడి రాజుకు ఎదురు లేకపోయినది . ఎక్కడెక్కడి 
రాజులు ఇది విని భయపడిపోయి - ఈ రాజునకు కప్పములు కట్టి లొంగిపోయిరి. 
రాజుగొప్ప చెక - వర్తి అయెకను 


మనవాడు ముఖ్యాతి ముఖ్య మంత్రి అయ్యెను. 


ఆనాడు ఆ భార్య పప్పుచారుతోతన భర్తను అభిషేకించుటచేతనే ఇదంతా జరప 
వలిసి వచ్చినది కదా? అనితలుచుకొని బహ్మ - సరస్వతులూ పడీ పడీ 
నవ్వుకొనిరి. 


కధ సంతుప్తి క్రమంగా లేదా? అయినచో మరింత ఇమ్మని బహ్మకు మొక్కుడు 
శాంతము సముద్రముకన్న పెద్దది అని ఒక లారీ వెనుక రాసివుండగానా 
చిన్నపుఎడు చదివితిని. నేడు చెప్పితిని. 


a original by varanasi sree ramakrishna 


